Registered No. M-48345. 


in 


0౦ 





కార్యాల L] 


మ్మదాసు : 1941 వ సం॥ "సెప్ట పంబరు "నెల 26 వ కేది శుకవారం 


Ik 2రిరు 





ల్ల లై 
అమెరికా తాటస్థ్య. చట్టం 


(బిటను, రష్యూలకు సహాయం చేయటకు నిరోధంగా వుంది. 


చట్ట నియమాలు : 'సవరించాలను ఆందోళన. 


విజేశములతో అమెరికా 'సంబంధములగూర్చి వాల (ప 
'థఛానమగు (ప్రకటనను అమెరిశా విదేశాంగ మర్మ త్రియగు 
శార్జెలు హలుగారు |పకటించిరి, వీరుగావించిన “సూచన 
ఆంగీకరిం పబడినచో పాట్లరుతో యిపుడు మ్మి శమండలి వారు 
జరుపుచున్న యుద్ధమునందు గొప్ప మార్చు జరుగగలదు, 
ఆమెరికాలో అమలునందున్న తాటస్థ కచట్టము 'సవరించుట 
అవ'సరనుని మంతి వాలుగారు తెలిపిరి ఈ చట్టం 
వలన అమెరికా 'సంయు క్తశాస్ట్ర ముల (శభుత్వం యుద్ధంలో 
దిగకుండుట కెంత అవకాశము కలదో దిగుటకును అంత 
అవకాశ మే గలదు, తాటస్ట్య చట్టమునందు ఆయుథాల 
ఎగుమతి సిశుధం లేనప్పటికి గఇంగ్లాండు మున్నగు దేశము 
లకు కావలసిన 'సహాయమంతా పంపుట కది ప్రతిబంధకము 
గనే యున్నదని వూలుగారి ఉద్దేశము, 


యుద్ధం (పారంభమయినప్పటికి యిప్పటికి అమెగికా 
వి చేశవిథభానమునం౦దు ఎంతో మార్చు సంభవించింది. (ప్రారం 
భంలో అమెరికా యించుమించు *ో నన్నుముట్టకు నామాల 
కాకి” అన్నట్టుగానే యుండెను. అప్పట్లో చేంబరులేను 
గారి రాజీపద్దతులు నచ్చక్క బిటిషు విదేశవిధానమునందు 
అమెరికాకు నమ్మకంలేక్క యించుక అఆనుమానంకూడా 
యుంజెను. "కాసి వోలెండ్కు (పాలానులు పడిపోయిన తరు 
వాత అమెరికా _గ్ర్రజాభిపాయమునందు మంచి మార్చు 
కలిగింది. పాట్లరుయొక్క_ మెరుపుయుద్దం ఒక్క_టేశాన్ని 
వుస్రేశించింది కాదనియు, (కపంచాన్నంక ఆకమించే ఎత్తు 
లలో నొకటధియ్సు ఇంగ్భాండు పడిపోయిన చో తరువాత 
అ 'సెరికావంత సియు అమెరికా పజలు గుర్తింప సాగిరి, 


రూజు వెల్టుగారి కృపి... 


రూజు వెల్టు గారు ఎన్నికలో తనను ఎదిరించిన వెండలు 
విల్కీ_గారి (పోద్బులంతో గూడ నాజీలను ఎదిరించిన ఇంగ్లాండు 
మున్నగు దేశాలకు వీలైనంత ఎక్కు_వసవాయం చేయాలని 
తలప పెట్టిరి. కావున అమెరికా తాటస్థ్యము మనోవాక్క_ర్యలం 

చెచటోశేకుండెను, ఇంగ్లాండు మి తమండలి వారు కావలసినన్ని 
ఆయాలు ఆమెరికొనుండి తెప్పించుకొన వీలుండునట్లు 
అరుఖకౌలుచట్టం ఆమోదించబడెను, నాకల్యు విమానాలు 
టాంకులు ఒక కేమిటి యుద్ధాసికికావలసిన 'సరకంతా మిత 
మండలి శేగాక రష్యాకుగూడ పంపబడినది. అట్లాంటికు 
మవోసము[ దంలో కనబడిన శ తుజలాంక ర్చామిసి యుద్ధ నా 
కను, కనబడగానే ముంచివేయాలని అధ్యక్షడు నాళాదళా 
నికి ఆజ్ఞాపించెను, ఇట్టి కఠినచర్యలు శెకానుటకు కారణం 
అయమెరికాగూడ యిశరదేశాలతోచఛాటు నాజీ తకమునకు 
(పతికూలంగానుండు టొకటి; (శపంచాధిపత్యం వహీం 
బాలను నాజీ దురాశలను అణచివేయాలని ఆమెరికా 
కోరడం శెండవది 5 మూడవది, మి తమండలికి అవసరమగు 
యుద్ధ'సామ ౫ పంపుటజే ఆమెరికా ఆక రశ్చ్హణయే చేసు 


కొంటున్నది కావున" తాటస్థ్యచట్టమునకు విరుద్ధం కాదని 
బారు నమ్ముట, 


తాటస్థ్య చట్టంలో ఏముంది ? 


1983.87 'సంవత్స-రాలలో అమెరికా తాటస్ట్యచట్టం 
నార్జుమార్చులు "చెందింది. 1987 వ 'సం॥ చట్టంలో 
అమెరికా జాతీయ (శేయమునకు అవసరం తేవని కలం పబడిన 
కార్యము లెన్నో అ కేయ-రాదని నిసేధింపబడిరి, 
యుద్దం చేస్తున్న దేశాలకు ఆమెరికనులు ఆయాథ సామ 
ఎగుమతి వేయరాదు ; యాద్ధంచే'నే 'జేశాలకు తిరిగి ఆయుథా 
లనుపంచే అవకాశంగల తట బేశాలకుగూడ ఆయుఛాలు 
ఎగుమతి చేయోరాదు. 'సం గామిక దేశాల సెక్యూరిటీలతో అమెరి 
కనులు వ్యాపారంచేయ-రాదు. ఆదేశాలకు ఆమెరికా 
చాకలు ఆయుథాలను తీనుకపో-రాదు, వర్తకసాకలు 
అయుభాలను అమర్చుకోరాదు, యుద్ధంచేస్తున్న (సంగా 
మిక చేశాలయొక్క_ నాకలె ఆమిరికనులు ప్రయాణం 
చేయుటగాడ తవ్చే. 1989 వ 'సంవత్సరాంతంలో అధ్య 
తుడు రూజువెల్లుగారు ఆయథాల ఎగుమతి ని-పేధం 
తీనేయాలని శాసగిసభయగు కాంగు'సును కోరిరి. తటస్ల 
చట్టంలోనున్న ఈ సిపేధం అమలునందున్నంత కాలం, తట్యో 
రాజ్యాలగు ఇటలీ, రషియా మున్నగు "దేశాలద్వారా జర్మనీ 
అయుథాలను ఆ మెరికానుండి శేక్పించుకొన వీలుండును ; 
చుట్టు సముచాలుండుటచే ఇంగ్లాడునకు ఆట్లా యితర "దేశాల 
ద్వారా తెప్పించుకొనే అవకాశముండదు, అధ్యక్షుని "సూచన 
ఆంగీకరించబజెను, తరువాత అమలునందున్న తాటస్థ 
చట్టంలో ర్‌ ముఖ్య నియమములు యూ దిగువ రీతిగ గలఖ్ర. 

యుద్ధ పరిస్థితు లున్నట్లు (ప్రకటన. 

విదేశాలలో ఏీవేనా యుద్ధం చేసుకుంటూభ్రంక్కే అమె 
రకా సంయుక్త -రాష్ట్రములందు శాంతి కాపాడుటకు రశత్నీంచు 
కొనుటకున్కు అమెరికా (పజలను రకీంచుటకును ఆవసర్‌ 
ముందని అధ్యతునకు తోచినపుడుు ఆ దేశాల "వేన్తేవో 
తెల్పుచు అధ్యత్తుడొక (పకటన చేయను, ఇతర చేశాలుసడ 
యాస్థంలో దిగుతూఖ్రంయే వాటి శేర్తనుగూడ చేరున్లూ 
వుండును, 

1987 వ 'సం॥ చట్టంలోనుండిన ఆయుథాల ఎగుమతి 

సుధ సియమం తీసిచేయబడింది. ఈ 'సవరణయందలి 
వ. పొందిక వలన తాటస్థ్యచట్టం అమలు జరుప 
కుండానే విదేశాలందు యుద్ధంవున్నట్లు గు ర్రించుటకు 
వీలగును, శన నగ నలి అంఠత్యక అహములున్న పుడును 
a రషియోా.ధీన్నాండదు యుదాలందునూడా తా 

ట్య చట్టమును అమలుజరువుట ఆమెరి-కాకు (కేయస్మ_రం 
కాకపోవచ్చును, అధ్యక్షుని (ప్రకటనను కాంగెను ఆమో 
దించవలసియున్న ది. కావున చట్టం అమలుజరివే చాధ్యత 
అధ్యక్షునితోచాటు కాంైనుగూడా భంచుకొనును, 


బి "యుద్ధ సంచిక 





యుద్ధ రంగములు. 


ఆమెరికొ (పజల రశ్సణ అవసరమని తోచినపుడుు 
అధ్యక్షుడు యుడ్గరంగ (పాంతములేవో చేర్కొన్సి వాటి 
దరికి అమెరికా నొకలు పోళశరాదసి సిపేధింపవచ్చును. 
విమానాలకుగూడ యూ సిపేధం వర్తించును ఈ సిపే, 
చాజ్ఞ నుల్లింఘించిన శిక్షలు విధింశబడును. అధ్యక్షుని 
చికం వచ్చినపుడు అవి యుద్దరంగాలు కావసి తిరిగి పకటింప 
వచ్చును, కార్య నర్‌ రకం యుద్ధరంగా లేవో, 
త్వరగా చర్య తీసుకోదగ 'సమయం 'సలం వీదో నిర్ణయించు 
విషయ పరిజ్ఞానం వుండును కావున్క ఆధ్యత్షునిశే యా ఆధి 
కారం అంతా ఒ'సంగబడెను, 


యుద్ధంలోదిగిన జేశాలతో వాణి జ్యంకూడదు. 


యుద్దంలో దిన దేశాలకు ఆమెరికా నొక లేవీగూడ 
(వయాణీకులను సరకులను రవానాా చేయరాదు, వీటికి కొన్ని 
మినవోయింపులుగలశ్ర. ఆట్టి 'జే శాలకు రవానా చేయ 'సర 
కులు చారిలో యితర దేశాల ఛర్యలవలన నష్టమయిన చో 
'ఆమెకికా (వభుత్వం ఆదేశాలను నష్ట్ర పరిజరంకోరేదు. యుదం 
చేస్తున్న డేశాలకు అరువొసంగు “అమెరికనుల తరఫున ఆమె 
రికా (శళశ్యం బాధ్యత వహీంచి రాజకీయ రాయచా శాలు 
కొన సాగెంపదు, 


మినవోయింపు లేవనగా, యుజ్ధానికీ సమీపం కానటువంటి 
"దేశాలతో ఆమెరికా నాకలు వర్తకం చేయవచ్చు, (పయో 
ణీకులసు తీసుకపోవచ్చును. కాగి మందుగుండు ఆయు 
ఛాలు మ్యాతం ఫీసుకఫో-రాదు. దీసివలన కన డావంటి 
"దేశాలతో నూమూలు (పకారం వర్తకం సౌాగంచ్చుకొనే ఫౌక 
ర్యం తొలగిపోలేదు. యుద్దంలోది%న దేశాల _పజలతోను, 
తటస్థ 'దేశాలతోనుకూడ అయుధవ్యాపారముళతప్ప యితర 
సామాన్య వ్యాపారం చేసుకోవచ్చు. అట్లాంటికు దటీణ 
"కేశ్రలు పడమర "రేవ్రలతోనుు పొందా మనొసము దం రేవుల 
తోను వర్తకం చేసుకోవచ్చును, కాసి యుద్ధం జరుగుచున్న 
(పాంతాలకు మాత్రం ఆమెరికా సాకలు ఎట్టి సందర్భాల 
లోను పోరాదు, ఉత్తర ఆట్లాంటికు నార్వేలోగి బెర్టను 
శీవ్రలతోసాడ వర్తకం చేసుకోవచ్చును. 


ఆరిక వ్యవహారాలు. 
థ్‌ 


యుద్ధంలో ది॥న దేశాలతో కొత్త వ్యాపారము వీదిగాని 
అమెరికనులు చేయరాదు. ఆ దేశాల సెక్యురిటీలు (చభత్వ 
బుణషతాలను కోన-రాదుః (పాత ఖాతాల |పకారము అది 
వరశేవున్న ాంటాక్టులను భిర్వహీంచవచ్చును. ఆ “దేశాల 
జ్ర వేటు వ్యక్తులు (పభుత్వం కరఫున కాక స్వంతంగా వ్యాపా 
రం చేన్తున్న వారికి ఆమెరికావారు అరువుహడా యిన్య 
వచ్చును. కాని ఆయుధాలు యుద్ధ పరిక రాలను మాతం 
అఆ "బేశాలవా లెవ్వరికి అమ్మ రాదు, 


[ సెష్టంబరు 








అమెరికా పతాకం అక్రమంగా వాడుట. 

ఇకర దేశాల నొకలు అమెరికా పతొకమును వపయూ 
౫ంచుట న్యాయవిరుద్ధ చర్యయగును. ఉపయోశించిన 
సాకలు మూడు నైలలవరకు అమెరికా శేవ్రలలోకి రాకుండ 
ఫాషీధింపబడును, యుద్దం చేస్తున్న దేశాలు ఆనుకికా 
పతాకమును మోసంచే'నీ వుద్దేశంతో వ్రపయోగ'స్తూూ 
వుంటాయి. అమెరికా కటస్థచేశమగుట చే దాసి పతాకం 
తగలించుకొనుట చే శృ తువు "తేమారిపోయి వాటిని కొట్టరు. 
అట్లా పెక్కు. నాకలు చేసినచో నిజమెన అమెరికా నాకలు 
గూడ గుర్తించుట కస్టమగును. కాని యా మోసం చర్యకు 
పెన బెలిపిన శిక్ష చాలునాయని 'సంగేహంగాశఖ్రంది, ఆ 
రీతిగా ఆమెరికా పతాకమును మోసబుద్దితోవాడిన నౌకలు 
ఆమెరికా కేశ్వలలో'నే యుద్ధం ము! నేవరకు శ్రుండిపోజాలని 
శాసినే యెక్కువ వుపషయోగంగావ్రండును. లేదా సంగా 
మిక "దేశ (చభుత్యములే *యిట్లు ఆమెరికా పతాకమును 
దుర్వినియోగం చేయ వు _తృరువుచేసియున్న చో వీరి సాకలను 
అమెరికా రేవ్ర లన్నింటిన్తుండి సిపీధించుట మంచిది. కొసి 
ఆమెరికా అధికాగాగిక్‌ 'వెలుపలనున్న 'సముచాలలో 
యమా నియమం అమలుజరువుట కష్టం. 


చట్ట పయోజనం. 

అమెరికా తాొటస్థ్య చట్టం, అమిరికా యుద్గంలో దింప 
కుండా భారించుటకు వు స్టైశించబడినది. కొసి అదివరశే 
యుదంలోదిగన దేశం ఆంకగ్థా కీయ న్యాయసియమాలను 
శరుచుగ వుల్లంఘించుచూ, ఆమెరికా విధిగా యుద్ధంలో 
దిగునట్లు చేయవచ్చును, అపుడు యీ చట్టం ఆడ్జజూలదు. 
ఎట్టి పరిస్టిగులలోనైనా "పూర్తిగ కటిన ఖం రాలి 
అమంకో బాల హక్కులను గోల్యావలసియండును. అది 
అమెరికాకు గౌరవ (పదంకాదుు అవనూనకరం కూడాను, 
నాకా యుదంలో అనవసరమయిన వివాదాలకు దిగ 
కుండాన్కు జరిమితిలేసి అయుథ వ్యాపారంవలన యుద్ధంలో 
దిగిన రాజ్యాలతో ఆ కచిక్కు. లేర్చడకుండుటకును తాటస్థ్య 
చట్టం వుద్దేశింపబడినది. దీని నియమాలను తప్పించుకొని 
నడ పభ ౦వారు సంగ్రామిక =రాబ్యాలకు సవోయం చేయ 
వీలాసంగు లోపాలు యా చట్టంలో లేకపోలేదు. అయినా, 
రష్యాకు మి (శీమండలికీ అన్ని క్క కముల సహాయం అఆతివడిగా 
పంపుటకు చట్టం [పతిబంధకంగానుందని కార్జెలు హలు 
గారు ఆధి పాయపడుతున్నారు. అమెరికా జోకలంటే 
అమెరికా ఆయుథాలు మందు గుండు యుద్ధం చేస్తున్న 
దేశాలకు పంప్కి వాటికి అమెరికా యుద్ద నౌకలు కాపలా 
యుంశునట్లు వీలాసంగుచు చట్టం మార్చు చేయబడవచ్చును. 
అందువలన మ్మెతమండలితో అర్థిక వ్యవవోరముల చిక్కులు 
కూడా తొలగిపోతాయి. కార్థలు హలుగారి “నూచన వె 
యెట్టి చర్య జరుగునో శద్దన గమనించబడును, రష్యా బ్రిట 
నులు నాజీతత్యమును అణచివేయడానికి ఆధిక బలం 'సంపాదింప 
ఆతివడిగా అమెరికొ సవాయం వాటికి చేరుట అవసరమని 
గుర్కించినవారంతా యా తాటస్ట న్య చట్టం మార్పునకు 
యిదురుచూన్చున్నారు. 





ఇరానులో ప్ర 


ప్రస్తుత స్థి 


పారిపోయిన ne న మ 


ఇరానులోనికి మ్మితమండలి "నేనలు ఆగస్టు వర్‌ వ శకేదిన 
(శ వేశించుటకు కారణాలున్కు తదనంతర పరిస్టితులను వివ 
రించుచు 'మేజరు జనరల్‌ జి. ఎక్‌. మోల్సువర్తుగారు జనరల్‌ 
స్టాఫ్‌ డిప్యూటి చీఫ్‌ శేడియాద్యారా యూ నెల 20వ 
శేదిన ఉపగ్యశించిరి, రష్యాపై. జర్క్‌ నీ దాడి (పొరంభించుటకు 


కొన్ని వారాల ముందునుండియే ఇ'రానులో అశ్ష-రాజ్యాల 
గూఢచారుల (పశారంగార్చి (బిటనుకి ఇండియాకు అను 
మానం కలుగుచుంజెను. ఇరాకు సిరియాలఅలందు (బ్రిటిషు 
వారు (పవేశించిన పిదప అక్క_డనుండిన జర్మను గూఢఇారు 
లలో వెక్కండు ఇరాను (శువేశించి తమ ఫి సాగించు 


1941] 


యుద 'సంచీక క్రీ 





చుండీరి, ముస్లిము "రాజ్యాలలో అందోళన కలిగంచడయే 
వీరి పని. _వారిసి శరిమివేయుమని | బిటిమషు (కభక్వంవారు 
లుంస్ని సారులు "హెచ్చరించినా. మో గారు లక్ష్యం చేయ లేదు, 
రష్యావై జర్మనీ దాడి సాగంచినాక్క తూర్పు బేశాలవై దాడి 
చేయుటకు జర్మనీ వేసిన యెత్తులో చేరినదే ఇరాకు ఇరానుల 
లోని గూఢచారుల శవారమని 'స్పష్ట్రమ మునదిః వారు 
పర్మిశమల వశ పరచుళొనుచుండిరి. ముందు (వారము 
మాత మే అనుకుంటిమి $ కాసి అది ఇరాకు దేశాఫికి 
ఇండియాకు యితర ముస్లిము రాజ్యాలకు యెసరు వెస్తే 
చర్యగా మారినందున్క ఇ-రానులో నాజీల 'సంఖ్య తగ్పాంచనుని 
"వేరొక-సారి ఇ-రాను శభుత్వాన్ని |బిటిష వారు కోరియుండిరి. 
పా గారు జర్మనీతో ఆర్థిక సంబంధము లేర్చర చు? "స్కి స్వంత 
లిస్టి అభివృద్ధికిగాను 'దేశంసంపద జర్మనీకి ఒప్పగిస్తుంజెను. 
జర్త్యనులను తరిమివేయట అఆకని కిస్టంలేదని తెలిసినందున 
చివరకు మిత్రమండలి చేనలు ఇరానుళలో (ప వేశింపవలసి 
వచ్చిందని మాలి'సనుగారు శెలిపిరి, _ అవే.రాజ్యూల యేజెంటు 
లను తరిమివేయట్క ఇరాను చమురు గనుల రక్షి౧చుబ్క 
కాకొసనునుండి ఇరానులోనికి -రాఛారి మాగ్హాలను కాపా 
డుట్క యా మ్యూడే |బిటిషువారి ముఖా్యోద్ధేశౌలు. మొదటిది 
నైరవేరినచో మిగిలినవి 'సెన్యం పంప నవసరంలేకుండా నే 
రాయబా-రాలతో "నెరవేరియండును, మిత్రమండలి "సేనలను 
ఇరాను నైన్యం నిరోధించ లేదు. ఇ-రాను పాలకుడు నిరోధం 
మాని బిటిషువారి షరతులు తన మం తివ న్హాసికి యెరింగంచెను. 
మ్మితమండలి' "నేనలు పరిమిత పాంతాలలో కొంత-కాలంవరశే 
వుండుననియు,. జర్మనులను తరిమి వేంయాలసియు రష్యాకు 


'సరకు రవానాయీ-ర్చాటులు ఇరానుగుండా. జరుగాలగియ 
మాతమే షరతులు కోరబడెను. ఈ షరతులను మంతు 
అంగీకరించినా రాజు అంగీకరించలేదు. అందుచే అప్పటికింకా 
న్యేచ్భగనున్న అశ్ష రాజ్యాల రాయచారుల ఆగడం మితిమీరి 
పోయింది. కావున మి తమండలి సేనలు రాజధాని నగర 
మగు కెహ-రానుకూడ |పవేశింపక తపవ్పీనదికాదు. మంతు 
లతో సరిపడనందున శాజుగారు పారిపో వలసివ చ్చెను. శొత్త 
(శభుత్వానిగ సవోయంచేయ నవసరం వుంటుందని (బిటిషు 
సేనలింకా కొపహూరానులో ఉన్నాయి. 

రాజ్ఞ పరితా గంచేసి పారిపోయిన తరువాత, చేశంలో 
అతఫివై ద్యేషం అధికమమింది. పార్లమెంటు ఆతన్ని 
"నేరస్తుసిగా విచారణ చేంయాలంది. ఆ విపత్తు ముందుగా 
ఊోహించియే కాబోలును ఆతడు తన స్వంత ఆస్టి అంతా 
కుమారునకు యిచ్చే వెళ్ళిపోయెను. అంటే ఆ ఆస్టి యిపుడు 
"దేశానికి చెందుతుంది. అన్ని పగిపాలన శాఖలలోన్కు 
ఇరాను వ్యవవారములందును కొత్త శకం (పారంభమయిం 
దని న్యాయశాఖ మంతి 'చకటింబెను, అన్న రాజ్యాలతో 
ఇరానుకు రాజకీయ  'సంజంధముండ శాదను (భిటిషువారి 
కోర్కె "నెర వేరుచున్నది. 


ఇాసి దేశంలో యింకను “పూర్తిగ శాంతి పరిస్టితు తేక 
డలేదు. (ప్రజలు మాకం బిటిషు రషియా (శభుత్వముళల 
సెనిక చర్యయందలి 'సదుగ్దేశమును (గహీంచకగల్లుచున్నా రు, 
యూరోపులో యితర చిన్న రాజ్యాల దురనస్త చూచినవా 
రగుటచే నాజీలబాఫిసత్వం తప్పిందని 'సంతసించుచున్నారు. 





రఫియాకు ఇండియా సహాయం'* 


ఇండియా మంతి అమెరీగారి ప్రశంస. 


ఇండియా మంత్రి ఆమురీగారు మంగళవారంనాడు అబర్జీ 
నులో ఉపన్యశిస్తు ఇండియాలో యుద్ధ _ప్రయాత్నా లకు 
జరుగుచున్న సహాయ కార్యములను భారతీయ నైన్యాలు 
అబిసీనియా, ఇర్మిటియా ఇరాకు సిరింయాలందు చేసిన ఘన 
కాగములను కొనింరూడిర. రషియోాకు 'సజాయంచేయు 
టకు పర్షింయాద్యా-రా చారి ఏర్చరుచుటలోను ఇండింయా 
నేనల కృషినిహర్చి యిట్లు తెలిపిరి :-.- 

“మనం రష్యాకు సవియంచేయవలసిన అగత్యం తెలు 
“స్తూూనేవ్టంది. అందుకు ఉండే | పతిబంథ కాలు ఆవ్యవధి 
దూరము మున్నగు భాతిక చిక్కు_లుగాడ తెలియ కపో లేదు. 


కస్టంలోనున్న రషియను నేకు ఆయుథాల 'సవహోయం 
ఎంతవడిగా పంపీతే అంతమంచిది, అందుకు “రాశారులు 
రవానా _ ఫౌకశ్యాలు "ఆతివడిగా  యేర్బ్చరుచుకొనవలసీ 
యన్నది. ఈ మహత్తర "కార్యంలోగాడ ఇండియా చాలా 
బాగుగ తోడ్చడుచున్నది. డిల్లీలో యితర అధినివేశ 
రాజ్య |పతినిధులతోకలసి సభ చేస్తి ఆయుధోత్సతి అత్యంత 
వడిగ అధికంగా తయారుచేయటకు యా ఆధిభివేశ 
రాజ్యాల 'సంపదోలన్ని కూడదీసి అన్యోన్య సహకారంతో 
కృషిచే-స్తున్నది. ఆపి యిపుడు చాగా కొనసాగుచున్న ది ఫి 
అంత్య విజయమున కింతయు తోడ్చడగలదు.”” 





ర్యా యుద్దం. 
ధ 

మూడు నెలలకు కీవు పట్టుబడుట. 
రష్యాకు అన్నిరకముల 'సహాయం "చేరుతున్నది. 


జర్మనీ - రష్యా యుద్ధంలో దశ్నిణభాగమున రష్యా 
సైన్య రును నాశన ంచేసి కీవు నగరమునకు మార్గ? రోధం తొల 
౫ంచితిమని జర్మనులు (పకటించిన మూడు నెలలకు వారా 
నగరాన్ని వశపరచుకో కలిగిరి. ఉత్తర ఉశేను రాష్ట్ర 
మంఠతకు రక్షణ శిబిరంగానుండిన కీవును నోల్న్పోవుట రష 
యనులకు చాలక హ్హ మేకాని మార్జలు బుడ్నీ గారు తన 
నెన్యాన్ని ఉపసంహరించినపుడే కీక్‌ పడిపోక తప్పదని 
యెంచబడేను, అప్పటికీ ాలవారనులది సిలువరించుకొన 
గలిణగెను. చివరకు గత శనివారంనాడు జర్మ నులందు వనే 
శింపగల్లిరి, 

ఇపుడు రపషియన్లు గొప్పు (గ్రమాదము "నెదుర్కొ నుటకు 
సిద్ధము కావలెను. జర్మను "నేనలు ఒకటి కీన్‌ కు ఉత్తరమున 

Ia 


చర్తి గో వొనుండియు వేరొకటి (శేమంచగువద్ద సీపరు నది 
చాటి ఫోల్టూవు చేరినదియా, కారో_శ్రు నగరమువెకి ఓకేసారి 
చాడి రాగలవు. ఇపుడు ఉకేను రనణకు ముఖ్యనగర 
మదియే. _ కీవువద్ద అయిదు లతుల మందిగి చుట్ట వెసి 
బంధించితిముసి నూమూలు (కారం జర్మనులు (గ్రగల్ళాలు 
(పకటింపసా?కి, అది నమ్మ వీలులేదు. రషియనులు 
వదలిపోయిన |పాంతేములను దగ్గంచేసి పోవ్రచుండుట చేత ను, 
కీన్‌ తూర్పున రషియను సేనలు యింకను పోరుచుండుట 
చేశన్కు ఆనగరం ఖాళీశేయట మంచి కట్టుదిట్టములతో 
జరిషిందసి నన్మువచ్చును. రషియనులు వెనుక విడచిన 
"సేనలు. జర్మను సేనలకు .పక్క_బెబ్బలు _ కొట్టుచున్న వి, 
మార్షలు బుడ్వీ గారి "నేక డొనెట్టి నదివద్దకు పోయి పరీ 


యుద్ద 'స 
ద్ధ సంచిక 


(నెష్టంబరు 





(శమలుగల (పౌంతములను కాపాడుచున్నది. ఒడిసా 
నగరం వశపరచుకొనుకు జర్మను రుమేసియను నేనలకు ఎంత 
న్యూతం వీలుకాకున్నది. . 
మధభ్యరంగమునందు మార్షలు టిమొషేంళోగా! రషియను 
"నేన తిరుగు దాడులను తీ వంగా చేస్తున్నది. ఉత్తరమున 
మార్జలు వరషిలావ్‌ గారి "నేన శెసిన్నుగాడు నగరాన్ని అమిత 
ఛ్రెర్య శ్రీర్యములతో కాపాడుచున్నది.. తెగిను గాడు (పాం 


తొలలా కొన్నిచోట్ల ఖాళీచేసి "రావ లసివచ్చిరిదని జర్మనులే 
ఆంగీకరించియున్నారు. ఉత్తర కొసను ఫీన్సాండు సేనలు 
లడోశగాసరాన్సునందు కొచ్చి ద్వీపాలను వశపరచుకొన్నా ర'కే 
గాని రషియనులు సాభారణంగా శృతుచాడిని చాగా ఎదు 
ర్కొ-సి ఫిలువరించుకొనుకేగాక శతుభ్రల ెక్కు_వ నష్టం 
కలుగ జేస్తున్నారనుట నిజం. లెసిను గాడు |పొంతములందు 
జర్శనునేన పెక్కు, రెజిమెంట్లు నాశనమయింది, 

ఈలోగా రషియాకు సనోయం ఇంగ్లాండు అమెరికా, 
ఇండియాలనుండి (శవాహం౦ంవలె వచ్చిపడు చున్న ది. మా 
స్కోలో మూడు రాజ్యాల 'సభ జరిగేవరకు వేచియండ లేదు. 


బడెను, 


జాపానుకి చేస్తానన్న సహాయం జర్మనీ యే విధంగాను చేయ 
లేకుండా ఖృందిగాస్తి రషియాకు ఇంగ్లాండు చేస్తానన్న 
సహాయం “పూర్తిగ చేయగల్డుచున్న ది. రషియాకు మాన్హా 
లన్ని ఇంగ్రాండు వశమందున్నాయి, రషియా వాంభలలో 
మూడవ వంతు అపుడే ఇంగ్లాండు తీశ్చిను. రషియాకు ఆయు 
థ యం్మతొగారాలు మంచివి ఉన్నాయి. కావలసిన ముడి 
పదార్థాలు రబ్బరు, నుసి, బూట్లు, ఉన్నివ స్త్రాలుు తోళ్లు 
సీసం, "జనుమునార్క లక్క, పర్మిశమలక వసరమగు వజాలు 
విశేషంగా పంపబడుచున్న వి, నెష్టంబరునకు వూర్యమే 
150 లక్షల పౌనుల విలువగల సరకు రషియాకు సంప 
సెష్టంబరు 28. వ శతేదితో అంతమయ్యే వారము 


నందు ఇంగ్లాండులో తయారయిన టాంకులన్ని రపింయాకు 
ఉంపబడ్డాయి. రషియాకు అసురికా 10,00,00,000 
డాలరుల సరుకు అరువొసం?నది, చమురు టాంకులు 
రెండు వ్యాడివిస్టాకు "రేవ్రబేరినవి, తొమ్మిది నాకలుగూడ 
అక్కడికి పోతున్న వి. ఇంగ్లాండు కొరశై అమెరికాలో 
కట్టిన 200 'ఫ్రెటరు విమానాలు రషియాకు పంపబడజెను. 


టర్కి బలేరియాలందు నాజీ కుట లు. 


,శాధ్ధినల్పు జలిసంధి వశ పరచుకొన జూచుట. 


బల్లేరియాకు జర్మనీ అంత్య 'సం'బేశము : 'సందిగ్గావసస్థ, 


చలికాలం ముదిరి మంచుగడ్డకట్టి నెగ్యములు కదలడమునకు 
విరోధాలు ఏర్పడేలోగా నే, జర్మను నైనిక విమాన నౌకాబల 
మంతకలసి రషింయావార్మి క్రిమియా ద్వీపకల్చ్పము న్యా కమించ్చిి 
తూర్పునకు చాడిసల్పి, కాకసాను (పాంతములందున్న ర్‌షీ 
యను చమురుగనులను వశ పరచుకోవాలసి చూస్తున్నట్లుఎంచ 
. బడుచున్నది. లేదా, జర్మనుసేన తూర్పునకు విష్యా మైనరు 
చ్వారాపోయి సూయజుకాల్యను వశపరచుకొని ఇండి 
౦యాను బెదరించాలని యత్ని ంచవచ్చును. టబిటిషువారు 
తెలివిగా ముందే ఇ-రాకులో జోక్యం కలిగంచుకొని జర్మను 
కృుటలు పడగొట్టుటచేశను, సిరియాను, ఇరాన్ను అక 
మించుట చేతను జర్మనీవారి వెయెత్తులు సాగుటకు బళ్లేరింయా, 
టర్కీ_లను యుద్ధంలోకి దింపీలేకాని వీలులేకుండావుంది. 
జరను చేనలు రషియా తీరంగుండా కాకససు వరకు 
పోవలసియున్న పుడు దోక్షిణానవున్న టర్కీ నుండి జర్మనీకి 
ఎట్టిభయం వుండరాదు. అందుకు ఈ%న జఊోమీవుండాలి. టర్కీ. 
ముఖ్యపట్న మగు అంకాశాలోనున్న జర్మను రాయణారి 
వాను పాపనుగారు టర్కీ యుద్దంలో చేరదసియ్యు అందుచే 
టర్కీ_సి గూర్చి జర్మ సీ భయపడనవసరంలేదనియ వెప్పుచు 
న్నారని తెలియుచున్నది. ఆఅంలేశాఇి, ఇంగ్రాండుతోగల 
'సంధి రద్దుజేచుకోవాలని జర్మనీ టర్కీకి "షరతులు విధించిన 
చో టర్కీ జర్య నీకి ఎదురు తిరగ్గలదగి వారనుచున్నారు. 
నల్ల'సము దాన్ని మధ్యుథ రా 'సము[దంతో కతుపు డార్జెన 
ల్యూ జలసంధి టర్కీ వశహమందున్నది. అందుచే అవ్‌-రాజ్యాల 
చర్యలకు ఎంతో (గతి బంధకంగావుంది, ఈ జలిసంధిధా 
"రా ఇటలీ స్త్రీ మరులను నల్ల 'సమ్ముదంలోసికి పోనిచ్చి జర సీకి 
తోడ్నడ అవకాశమిచ్చేటట్లు టర్కీ_ని (పోత్సాపొంచుట 
గూర్చి ఆలోచించ వాను పాపనుగారు బెర్లీను పోయివచ్చిరి, 
యుద్ల్దసమంయౌాలా ఎవరి స్టీమరులను డాశ్లెనల్సు జలసంధి 
చా హై పోసీయ"-రాదను నూంటో 'సంధి నియమమును 
యింతవరకు టర్కీ బాగా అమలు జరుపుతున్నది, ఈ 
వైఖరి మార్చ్పించుటకు వీలులేదసి జర్మనీ విఛారించుచున్న ది, 
ఈ మార్గం తేమ కనువ్రుగాగా వుంెటేగాని జర్మను నేనలు 
కాకసను వెపు పోడాలవు, శ్రీమియోకు 'సముదమాన్రా 
లన్ని బలన శ్రరమగు రషియా నౌకాదళ్లం కాపలాయందు 


“యం టర్కీకి చేరుట కష్టం, 


న్నవి. డాన్యూబు నది ద్వానా కొన్ని నౌకలను నాకా 
భాగాలను నేలా తీసుకవచ్చి నల్లసముదం శేవ్రలలో 
అమర్శిన కొన్ని నాకలనుమూతమే జర్మనీ ఆ (పాంతాలందు 
యిప్పటికీ చేర్చ గాను, ఇవి రషింయా నాకాదోళ్లము నైదు 
ర్కొ- నజాలవు, దత్నేణ రషింయాయందు. జర్మ్మనుల దాడి 
తూర్పునకు దూరంగా "సాన కొలది చారి సైన్యాలకు నల్లి 
'సముదంగుండా 'స్లైలువనే సౌకర్యంగా వుంటుంది, అంతే 


కౌక నల్ల 'సమ్ముదం మధ్య థ-రా 'సమ్ముదోముల -రాఛారీ జర్మ 
నులకు అనువుగావుంకే యూరోపులోని ఈక్రమిశ |పాంతాల 
నుండి చమురు బొగ్గు సులభంగా రవానా శావచ్చును. 
టర్కీఫి జర్యనీ తనవైపు తిప్పుళోకల్లినచో ఇరాను సిరియాల 
శె బడుటకు జర్మనీకి ఎంతో 'సులభమగును, అట్టుగాక 
టర్కీ మ్మితమండలితో బేరి బిటిష నౌకలు నల్ల 'సము[దం 
చేరగల్లితే జర్మనీ పెద్ద ఎత్తులస్ని విఫలమఖుతాయి. 

టర్కీ జర్మనీ ఒత్తిడిని నిరోధించి “సెనిక బలంతో ఎదిరిం 


చదలచినచో టర్కీ-రష్యా నాకా దళ్ళములు రెండు చేరి 
నల్లి 'సమ్ముదంలో జర్మనీ 'సవాయానసికి వచ్చిన కొద్దిపాటి 


ఇటలీ నాకలను మించినశ క్రి కలిగియుండును, టర్కీ_స్థితి 
యివుడు 'సందిక్లంగాఖుంది, టర్కీ గను సరివాద్దులు దిట్ట 
పరచాబ డేను, బచ్చేరియో 'సరివాద్దునందు వీ డియనో 


వుల్‌ అను ఘట్టి శిబిరం గలదు. కాసి టర్కీ తీ-రానికి 
'సమీపంలోనున్న గ్రీకు దీవులు యిపుడు జర్శనుల వశమం 
దుండుటచే జర్మనునేన సులభంగా టర్కీలో. దిగగలదు, 
శ్రీటు గనులు జర్హనీ వశమయినందున అచటి జర్మను విమా 
నాలు కాపలా కాయచున్నందున (బిటి నాకళాదళ్ల 'సవహో 
డార్జెనెల్సు జల'సంధికి ద్వా 
రంలోవున్న లామా'సుద్సీశ్రలు స్తీర్నాకు చారిలోనున్న మెటి 
లీసు జర్భనుల వశమందున్నాయి, డడకనీను దీఖ్రలు 
ముఖ్యంగా రోడ్సుదీవీ ఇటలీవారి వశమందుంనుటచే టర్కీ_ 
తీరంపై అనేకచోట్ల విమానదాడి లేక నాకాదాడి జరుపు 
పుటకు వీలున్నది. అట్టి చాడియే జయ పదంగా జగిగినచో 
డాగ్జెనల్నుకు ఉత్తరమునందున్న టర్కీ భాగమునకు మువ్చే 
యగును. విమానబలం 'సహోయాన బల్చేకియా రేవులగు 


194 1) యెద్ద 





(బెక్‌ 


ఫెరంగి బండ్‌. 


ఇర్మిియాలో ఇండీయా చేశావు పసెన్యములు ముందుకు సాగుచున్న ని. 





కర్ణటియా కొండ స దేనము. 


ఇచ్చట ఇటలీ వైన్యాలు 'వెసుకకు తాపోఖ్రచున్న వి. 
శతు సైన్యాలను “వేరుపొందిన ఒక సిక్కు పసటాళ్ళమువారు (బెక్‌ ఫిరంగుల 'సహోయముతో తరుముకొసిపోవుచున్నారు 


ఇట్లా వెనుకకు తూ పోనవ్రచుండు 





వారా బారోసులనుండి గూ జా నల్లి 'సమ్ము దంలోే టర్కీ 


శీత రరపెకీ వైన్యాస్ని పంప Sus 


మ 


టర్కీ జర్మనీ చాడిసలిపి టర్కీ ఆశరతణకు యాద్ధ 
మెచేస్తే ఎట్టి 'సవాయం  కొచాలో అ సహాయం ఆంకా 
ఇస్తామని ఇంగ్లాండు రష్యా (సభోత్యకులు వాగ్డానం చేసినవి- 
(బిటిమ సహయం మ'స్క_'సునుండీయు, మా*సూలుసుం 
శీయు శైలు రోడు మారాలా రా టర్కీకి చేరగలదు, ఇం 
డింయాసుండి దక్షిణ పర్షియా కరాకులద్యా-రా విమానదళ 
సజాయంకాడా -రాగలదు. ఇండియాలో మాగవశ కి తా 
మరకం సరవ ఎంతేనాయింది, ఆయభఛాలుకూడ విశేషం 
గా తంయారవ్రతున్నా యి, రహియనులు తమ నల్లస సమ్నుధం 
శేశ్రలచ్వారా టర్కీ శేవ్చులకు 'సజాయం చేయగలరు. కా 
కససునుండి టర్కీకి వినూనమూర్షం శైలు నూస్హాలుకూ డా 
గలఫ్పుం టర్కీ కొండలలో కీతహాల౦ మంచు జొ సీగా నుం 
డును. కావున సైసిక చర్యలు నవంబరులోగా ముగియోలి, 


రానున్న అరు వారాలు టర్కీ_కి గడ్డుదిన్నాలు, 


బ ల్హే రియా. 


బుల్రేకియా విషయం ఆంతే, బోకిను రాజుగారు 'సందిజ్ఞా 
వస్టలో పడ్డారు, ర్వా వై 'వెంకునే యుద్దంలో దిగోతి 
శేప్‌ంశు “సేవ యస్ధాసకీ వస్తానని బబ్దేరియాకు జర్మనీ 
అంత్య 3౦ దేశం పంపిందట, బజేరియో (పజ కర రష్యా 
కనుకూలురు కనుక ఆట్లాచేస్తే దీశేరిలో తిరుగుబాటు జరుగు 
నసి బోరిను రాజుగా౭కి వారి (సభుత్యాసికి తెలుసు. టుర్కీ_సె 
బుల్లేశి యసులకు అంత కళ్ల నంగా వుండదు. 
సన్నయం చేయలేదు 


నుత 6 వహినే చ 


విటి పేంయయాలఅాో అ చభుత్వం యుంకొ 


“కాస కనూదావస్థయున్న ట్లు తగ సైనిక చర్యలు జరువుచు 
ముందుగ | పకటించినారు.  ఆవ్షశాజ్యాలపతుం శేరతే శబ 
డ్ఞారు అసి రష్యా అవుజే కొండు సందేశాలు బల్టేరియాకు సం 
వింది. బప్టేరియా. "కేశ్చలను జర్మనీ ఉవయోగంచి. తన 
దాడి చేస్తువభ్వంకే రష్యా చూస్తు వూరుకుంటుంచా. నురి. 
రపషీయా ఇిశ్లీ స్తుందన్న్న భయంచేకహైనా బవేరియా జర్మ 
సీతో చేరకుండా వృంణాలి 


బలేకియో (పాతచారిత చూస్తే యాభయ్మేళ్ల కు “పూర్వం 
బలేకీయా జాతీయోద్యమ ఘనరుద్ద రణకు రషియా'వే తోడ్న 
డినట్లు తెలియగలదు. 1912 వ సంవత్సరం వరకు యరా 
కెండ చేశాలు సఖ్యత గ వున్నాయి. 1914 —_1918 వ 
'సంవక్సరనములవరకు యూరోప్పు యుద్దంలో బజ్జీ కియా సేయ 
రాజ్యాలతో చేరింది, యుతానంతే కం: కరుతులు తిరిగి 
రమ్యా కనుకూలంగా మారినారు. వంతో తటపటాయించి 
1934 వ సంవత్సరములో బల్షరియా, ఛాల్మ_ను రాజ్యాల 
ఒడంబడికలాో చేరింది. కోసి యా యుద్ద (పారం భంలో 
ఆశక్షరాజ్యోల టత్తిడివలన్క 1941 వ సం నూరి "నేలలో 
ఆక్షరాజ్యాల సఖ్యత ఒడంబడికలో 'సంతకం చేసింది, బే 
రింయ*. రయితాంగం రష్యా కనుకూలుర గుటచే యింత 
వరకు బల "౦మాను యుద్ధంలోకి జర్మసీ దించాలేదు. _ కాసి 
యుగో స్తావియా, గ్రీసు రుమేసియాలలోి. రాజ్యభాగాలను 
బుల్రేకియోకు లంచంగా యిచ్చి బుల్తేరియోా జనబాహు ఫ్యాన్స్‌ 
జర నీ తనవైపు మరల్బ్బుకొనుచుం డను. అందు చే బర్తేకెయా 
(భరిత ముందు నుయ్యి "సుక గొయ్యివ లెనుంది. నాజీ 

జ త్రిడీకి టు రషియావై యుద్ధం (పకటిస్తుం దే మో 
చూడాలి, 


6 యుద్ధ సంచిక 


(నె పంబరు 





ఈ వారంలో యుద్ధ వా రలు. 


విమానదాడులు. 


15 వ తేది గురువారమునాడు |బిటిషు విమాననులు, 
జర్మనీ పడమటి భాగముపైనన్సు 1ఫాన్చున ఆకమిత (ప్రాంత 
ముల్పవెనను ఇవాల దాడులు సాగించెను. అచట జరిగిన 
విమాన పోరాటములందు 16 శతువిమాన ములు పడగాట్ట 
బజెను. 11 (బిటి విమానములు తిరిగి రాలేదు. జెర్ణి 
యము తీరమునకు సమీపముగా (పంయాణమొనర్చుచున 
శ తునాకలను బిటిషు విమానములెదిర్చి బాంబులు వేస్తి రెండు 
శతు చాకల ముంచివేసెను, మరి మూడు నౌకలకు వాల 
"దెబ్బలు తసలిను. మందుగనులను తుడిచివేయ రెండు యుద 
సాకలు ముంచివేయబటజెను. 
విమానములుు జర్మనీ స బర్లిను నగరముటై 
దాడినెడలి చాల బాంబులను వేసెను, బ్రిటీషు విమానములు 
సెట్టికా అను పట్ట్రణముసె వందలకొలది చాంబుల వర్షించి 
భ్వం'సమొన'ర్సెనః. 20 వ తేది శనివారము పగలు | బిటిషు 
విమానములు (ఫాన్సు, జర్మసీ, నాక్వే 'దేశములవై ఇదివర 
కన్నిటికం కొను (బ్రవక్మిండమగు దాడుల "సా?ం చెను, జర 
నీవై పో-రాటమున 1ర్‌ నతు వినానములు పడగొట్టబడెను, 
10 (భిటిషు విమానములు తిరిగిరాలేదు. .ఆ రోజు "రాతి 
జరిగిన చాడులలో జర్మన్రీయందలి (ఫాంకుఫ రు, బర్లిను మొద 
అగు పార్మిశామిక నగరములవై వేసిన చాంబులచే చాల పెద్ద 
మంటలు శేచెను. 21 వ లేది ఆదివారము పగలు జర ర్మనీవై 
'సాగంపబడిన దాడులలో బెగూక్వద్ద విద్యున్ని ర్థాణశాల 
థ్వంస మొనర్చబ'జెను. 24 శతు వినోనములు, 18 (బిటిషు 
విమానములు ఈ ఫో-రాటమునందు థ్వం'స మొనర్నబ డెను. 

గత వారము దాడులలో 71 శు వివానములు సడ 
గాట్టబడెను. 62 |బిటిషు విమానములు నష్ట్రమయ్యెను. 


20 వ లేదిన (్రటనువైన చాల 'స్యల్బమగు శతు విమాన 
దాడులు నూతమే జరిగను, శతు చాంబులచే దశ్ని ణతీర 
మున ఇద్దరు గాయపడిరి. జక శతు విమానము థ్వంస 
మొనర్చబ'జెను. 21 వ లేది ఆదివారము “రాతిసూడ చాల 
తక్కువ శతు విమానములే భిటనువైకి వచ్చెను. 'స్వల్ప 
ముగ అప్పి! నష్ట్రముగశ్రెను. కొలదిమందికి "జెబ్బలు తగ 
"లెను. 

ఇటలీ ఆఫ్రికా మధ్యధరా. 

లిబియాలో 18, 19 వ లేదీలలో పెద్ద ఇసుక తుపాను 
ఇెలకేగుటచే 'సరిహద్దులందుగా ని టొబూకునందుగాని ద్ద 
'సంఘుర్జ ణలు జరుగలేదు. లిబవియాకు సైన్యములను చేర 
"వేయుచున్న రెండు (టాన్సుపోర్టు నౌకలు |బిటిషు విమాన 
ములచే MSs ఇటాలియను ఆధికారులు 20 
వ తేదిన ఆంగీకరించుచు | పకటన గావించిరి. లిబియా 
ఈజిప్టు సరిహద్దులలో శృతులు 20 వ శేదిన ముందుకు 
చొచ్చు కొనివచ్చు టకు ప్రయత్నించిరి. కాని వెనుకకు కొట్టి 


"వేయబడిరి.  సోమవారమునాడు టాబూకువద్దన్కు ఈజిప్టు 
'సరిహద్దులందున్కు ఉభయపత్షములనుండియు శతఘ్ని దళ 


ముల పోరాటము త్మీవముగ సాగెను. కొన్నిచోట్ల ఉభయ 
పశ్షములకును  'సంఘర్షణలుగూడ కొంచెము త్మీవముగనే 
జరిగను, ' 

19 వ శేది వ్రదయము శతు విమానములు 'సూయజు 
కాలువ [ప్రాంతము ై దాడులు సాగించి వాల బాంబులు 
చేసెను. ముగ్గురు మనుష్యులకు చెబ్బలు తగిలెను. అప్పి 
నష్టం అత్యల్పం. 

ఈజీపు రాజిధాసియ్యు.. బహు పత వుణ్యతీర్థ 
మును అగు ఆశెయిరో పట్టణము పై అక్సిను విటాసుటి 


శుక వారము రాతి రవ్యను, 


ఉప భా. ఆరబ్బీ జాతులుగల చేశములందు తీవ 
మగు ఆసంత్భ ప్రీ వీసి వ్యాపించెను. రంజాను sora 
గూడ విమానదాడి రక్షణ నిబంధనల "నేమాతమును సడలింప 
కుండుటకు ఈజిప్టు (ప్రభుత్వము సి శ్నయించు కో నెను, 


అమెరికా-అట్లాం టక్‌. 


. అరువుకొనులు చట్టము, కీండ, (బిటనుకు ఉంపుచున్న ఆఅయుథ 
సామ గని ఆవోర భదార్భములను గొంపోవ్ర చున్న నాకలక్ఫు 
అమెరికను యుదసాకలను ఇవుడు, రక్షణగా వెంటపంవు 
చుంటిమసి ఆమెరికా ప్రభుత్య నా శాశాఖ శార్యదర్శియగు 
కర్పలు నాక్సుగారు 17 వ లేదీన వెల్లిడించిరి. 

ఆరువుకవ్రలు చట్టము కింద బిటనునకును ఇతర చేశ 
ములకును 'సవోయ మొనర్చుటకుగాను కొత్తగా మరి 600 
కోట్ల డాలర్ల సొక్షును మంజూరు చేయవలసినది రూజ్వెల్డు 
అభ్యముడు 8 వ కేడీ అమెరికను శాసనసభలకు 'సందేశ 
చంపెనుం వ 

ఆమెరికా ఈ యుదములో దిగ-రాదనేపశ్‌మువారి బల 
ము త్యపోఖ్రచున్నదసియు. వారిలో వారికే చీలికలు గలుగు 
చున్న వభియ న్యూయార్కు మైమ్సు పతికా విలేఖ8ి తెలుపు 
చుండెను, 

అట్లాంటికు 'సముుదమున శతునాకల గిర్మూలించుట 
కును వాసిని వెదకుటకును ఆమెరికను (ప్రభుత్వము, నౌక 
లను సాకాదళమునందలి విమాగములనేగాక్క, విమానదళ్ల 
శాఖయందలి విమాగములనుగాడ ఉపయోగించుటకు నిశ్చ 
యించుకొైను, 


(యస్తుశము 12 బిటిషు యుద్ధనౌకలు, నురమ్మ తులకుగాను 
అమెరికా శశ్రయందున్న ననియే, వానిలో "పెద్ద యాద్గనావ 
యగు “వార్‌ నైటు ” అను నాకగూడ గలదసీయు అమెరి 
కను అధికారులు | పకటించిరి. 


అమెరికను 6 తాటస్థ్య ”” శాసనమును వెంటనే రద్దుచేసి, 
అమెరికను వర్తక 'నౌకలకుగాడ ఫిరంగులను అమర్చవలెనన్సి 
అమెరికను దేశీంయాంగ "కార్యదర్శియగు "కార్టలు హల్లుగారు 
21 వ లేదీన (శకటించిర. 22 వ శేదీని ఐస్థాండునకు 
సమీప సము దమున్క చింక్‌ స్టార్‌ అను అమెరికను సాక 
'శయాణమొన ర్చుచుండగ్యా శతు జలాంతన్హామిచే ముంచి 
"వేయబటజెనని అమెరికను అధికారులు (పకటీంచిం. 


అమెరికను వర్తక నౌకలకు ఫిరంగులను ఆఅమర్చువిషయ మై 
ఆలోచించుచుంటిమని రూ జ్వెల్టు అధ్యక్షుడు శితీ వ శేదీన 
(శకటించెను. ఆమిరి కా తాఖస్ట్య శాసనము (పతిబంథక 
ముగనున్న దసియు, చాసిసి 'సవరించుట అవసరమసియు 
రూజ్వెల్టునూడు శాసనసభా సభ్యులకు చెలిసెను. క వింక్‌ 
స్టార్‌ ” నాకను ముంచివేయుటు చే అమెరికా అధికారులు 
త్వరలోనే కగు (పతీ కారచర్యలకు గడంశెిదరని ఆనుకొను 
చున్నారు. 

ఏపీ. 

16 వ తేదిన జర్మను సెసికులవె (పజలజో కొందరు దౌ 
ర్థన్యములు జరివినందుకు (పఠతీకారముగ తమవద్ద వోమీగా 
నుంచబడిన _ఫెంచి (పజలలో 12 మందిని కాల్సి'వేసితిమని 
పారిస్‌ యందలి జ రను చేనికాధికారులు (పకటించిరి. 

. పారిస్‌ నగరమున [పజలలో కొందరు 19 వ లేదిన 
ఒక జర్మను సైసిక దళ్లమువై తుపాకులు _నేల్చిరి, జర్మను 
సైనికులు తిరిగి (పజలవై తుపాకులు (శేల్చిరి. అయిదు గరు 
(ెంచి గ్రజలు వాత్తులైరి, "చాలమంది జర్మనునెసికులకు 
గాయములు తలను, 


1941] 





మార్గలు 'వెకుయిను 21 వ లేదిన విషీనుండి శేడియో 
చ్యారా (ఇంచి (శ్రజలకు హెచ్చరిక గావించుచు జ_ర్థనుసైసి 
కుల దౌర్జన్య చర్యలకు గడంగుట "నేరమసియు. అట్టి నేర 
'స్తుల్వవె త్మీవమగు చర్యలు  జరుపబశుననియు బెలిపిరి 
ఆట్టి దౌర్టన్యమువలన "దేశమునకు (కొత్తగా మరికొన్ని కష్ట్ర 
ములు వచ్చిపడునసి మందలించిరి 


ఆకమీత పాంతములలో బయలుదేరుచున్న తిరుగణా 
తుల నణచుటకికమీద సైనికులు టాంకులన్సు 
సకవచ మోటారు శకటములన్కు మర ధీరంగులను ఉపయూ* 
౫ంతురసని _(పకటింపబ ణెను, 


.19 వ లేదినుండి చీకటిపడిన' తరువాత (శుజలు వీధులలో 
తిరుగ-రాదఫి పారిసు నగరమున జర్మను అధికారులు వృత్త 
రువ్రుగావించిరి. ఆ యు త్తరుఖు నుల్లంఘీంచిరను కారణముచే 
200 ముంది ఆరెను చేయబడిరి, 


స్వతం్యత (ఫెంచినాయకుడగు జనరలు డీగాలీగారు బిట 
నునందు * థ్రీ (ఫించి నషనలు కమిటీ ?” అను ' వేరుతో 
28 వ తేదిన ఓక సంఘమును స్థావించెను. ఇకమీద (ఫా 
న్ఫునకున్కు (ఆంచి స్మామాజ్యమునకున్యు రశ్షణకర్తగ సీసం 
ఘము వ్యవహరించున ని |పకటింపబడెను. 


టరీగ్రా ఇరాక్‌, ఇరాక్‌. 


టర్కీ యందున్న డార్జినల్సు జలసంధిని చాస్ఫరస్‌ ను 
లాగుకొనుటకు జర్మనీ కొలది-కా లములలో'నే (శయత్నించు 
నని అబ్బర్వరు షతిక విలేఖరి “నూఃచించెను. చాభిని శనుకు 
శాంశముగ ఇచ్చి వేయవలెనసి గోరుచు జర్మనీ టర్కీకి 
తుది 'సందేశమున్రంపెనసి బలమగ వదంతులు వ్యావీంచి 
యున్నవి. | 


బళ్లేరియా ఇదివరశే ల్‌ు, యుగో స్తావింయాల వెన దాడి 
సాగించియండుట చే ఇదివరకే యుద్లదేశ మయ్యిన నియ 
అందుచే బళ్లేరియా చేరనున్న యుద్ధ నౌకొలను డార్జెనల్సు 
గుండా పోనీయరాదనియు బిటిషు (శభుత్వము టర్కీ పథ 
త్వమును హాచ్చరించెను, 


జర్మనీ-టర్కీ_లకు కొత్త వర్తిక ఒడంబడికను కుదుర్చు 
కొనుటకు వచ్చిన జర్మను (వభత్వ (శతిధిధియగు డాక్టరు 
శ్లాడియకాారికిన టర్కీ ప్రభుత్య (పతిసిభులకును 'సం|పదిం 
వులు సాగసచున్నవి. 
వ్మికయములగురించి 'సమాథానము కుదిరెననియు ఖసిజముల 
గురించి సంభాషణలు సాగుచున్న వనియ 21 వ తేదిన (శక 
టింపబడెను. 


రాజ్య పదవిని త్యజించి వెడలిపోయిన మాజీషూ 
రిజాఖాకొ  పహ్నవీగారిస్సి ఇంతవరకును చారు గావించిన 
అ|కమములకుగాను చనేరారోపణల నొనర్చి న్యాయస్థానము 
యెదుట బహిరంగ విచారణకు పెట్టవలెనసి ఇరాక్‌ పార్ల 
మెంటు కోను, 


శన స్థిరచరాన్తుల నన్నిటిని తనకునూరుడగు కొత్త షాకు, 
ఇచ్చి వేయుచు రిజాఖాకొగారు ఇరాక్‌ (వభుశ్యమునకు షత 
ములు _వాసియిచ్చెను. [కొత్త పౌ ఆ యాస్తులనన్నిటిని 
"దేశమున క యిచ్చి వేసి శళశ్వవు ఆగస్టిగ జేసినట్లు 
(ప్రకటించెను. 

కొత షా వచ్చినపిదప 21 వ లేదిన (పథాని పరూకి 
గారు మరల [కొ _క మంత్రివర్గ ము "నేర్చరచి రాజ్యాంగసం 
స్క_రణలగావించు టకు వాల విచారణ సంఘములు సియమిం 
చను. 


ద 
యాద్ధ “సంచిక 


సాయుధ . 


వ్యవసాయక పదార్థముల క్రయ. 





నౌకా నష్టములు. 


(భిటిుు సొ కాదళమునచేరి పసి వేయుచున్న డచ్చి 
జలాంత రామి యొకటి ఒక 1,200 టన్నుల ఇటాలియను 


నాకను 6000 టన్నుల 'సస్లై నాకను ముంచి వే నెను. 


20 వ లేదిన డచ్చి తీరమున (బిటిమ విమానములు జరివిన 
దాడులలో నాల్టు శతు విశూనములు థ్యంసమొనర్చబ డెను, 
గత 15వ లేదిన (బిటిషు జలాంతన్రాములు మధ్యథధాా 
'సమ్ముదమున యుద్ధ నౌకల రక్షణతో లిబియాకు 'సరకులను 
సైనికులను సొనిపోవ్రచున్న ఇటాలియను సాకల "నెదిర్చ 
వానిలో "ఆంటిని ముంచివేసెను మూడవదానికీ చాల డె 
బ్బలు తలి కుంటుపడేను.  వీసిలో నొక్కొ_క్క-టి 
24,000 టన్నుల పరిమాణముండును, 


తటస్థ “దేశములు, 


స్పెయిను (చ్రభుత్వము మంచూరియాయందు జపానీయు 
లు యేర్చరచిన మంచుకో (శభుత్వము ను అంగీకరించి 
చాసిశో రాజకీయ 'సంబంథముల 'నేర్చరచుకొ నెను, 


స్వీడనుకు యుద్దం ఇంకను 'సమీపమునకు -రావచ్చుననియు 
అయినను స్వీడను తన తాటస్ట్యభావను "నేమాశమును వదల 
దసియ్యు ఈ యుదమున యే పక్షమునను చేరదసియ్యు 
స్వీడను (థానమం్యతియగు వాన్సకగారు 20 వ శేదిన 
(పకటించిరి. 


రష్యా. 
16 నుండి 50 వత్సరములవర కును వయ'స్పుగల రవ్యను 


ఫురుషులందరును వెంటనే 'సైనికశిక్ష ణమందవ లెని రష్యా 
(పభుత్యము ఉ తరువు గావించెను, 


19 వ లేదీను యు ేక రాజుథానియగు. కీవునగర 
మును ఆ కమించితిమసియు, 880 వేల రమ్యను సైన్యమును 
శైదీలుగా పట్టుకొంటిమనియు. జర్మనులు ప్రక టించిగ. కీ 
నగరమునకు తూర్పున 180 మైళ్లదూరమున్క వుత్తరము 
నుండి వచ్చుచున్న జర్మను సైన్యములున్సు దశ్షిణముననున్న 
నెన్యములును కలు'నుకొగైెననియ కీవ్రరు తఈూర్చుననున్న 
పాంతమంతయు ఈ విధముగ చుట్టుముట్టబ జెన నియ జర్హ్మ 
నులు (శకటించిరి. 


ఉత్తరమున లెసిక గాడు నగరపు పోలిమేరలలో భయం 
కరమగు పోరాటము జరుగుచున్నదనియు వుభయపతశ్షము 
లును లత్షలకొలది నెన్యములను అపారనముగు మందుగుండు ' 
సామ  నుపయోగంచుచున్న వసియు నర్‌ వ లేదీ వార్తలు 
చలుపుచున్న వి. 


ఉత్తరమున మర్మ సిన్కు. (పొంతమున జర్మను దాడులు 
"పూర్తిగ తిరుగగొట్టబ డెనఫి రవ్యును సని కాధిలారులు బర్‌ వ 
శేదీన (సకటించిరి, ; 


బల్లేరియి (కభుత్వము తమ దేశమును రష్యాపై చాడిక్సీ 
శ తులచే వుపయోగించుకొననిచ్చుటను అఆశ్షేపించుచు రష్యా 
(ప్రభక్వము పంపిన "హాచ్చారికకు బళ్లేరియా (పభుత్వము 
16 వ నేదీన సమాధానయమొసగుచు రష్యను ఆరోపణలు 
నిరాథారమైనవని చిలిపిరి, ఈ 'సమాఛానమును రమ్యను 
అధికారులు ఫిశాకరించిరి. రన్యును _నైసికుల్కు విమానాల 
మీదవచ్చి, ఆకాశ గొడుగుల సహాయంతో బల్టేరియాలో 
అచ్చటచ్చట దిగుచుండిరసియు బల్లేరియో (శభుత్వము 20వ 
తేదీన వెల్లండించెను. ముందు జ్యా గ త్తకొరక్కు బల్టే రియా 
లో అవసరమగు సమస్త చర్యలను ైళొనుటకు బల్లేరియా ' 
(పభుత్వము అధికారము గైకొనుచు ఒక ఉ త్తరువును (శక 


8 యుద్ధ సంచిక 





(సెస్టంబరు 1941 
అ 





టించెను. ఈ విషయమై బన్టేరియా శఫఘత్వ అశ్షేసణ 
ను రమ్యను అధికారులు సిరాకరించుచు, రష్యను నైనికు "లెవ్వ 
రును బల్లేరియాలో ది%యుండ లేద ని (శకటించిం. 

రష్యాకు కోటి డొలరుల బుణము ఇదివరకే యొసగ 
బజెననయు, ఆవ'సరమునుబట్టి ఇక్‌ముందుగూడ, 'సమ_స్ట 
'సవాోయమును గావింపబడుననియు ఆమెరికను కోశాధికారి 
యగు మార్షంథో గారు వెల్పడించిరి. 


రష్యాకు 'సవోయము విషయమై 'సం పదించుటకు బయ 
లుబేరిన్వ |బిటిమ్క ఆమెరికను రాయణారవర్లములు 2కే వ 
శేదీన మాస్మో_ చేరెను. అచట రష్యా _పభుక్వ | పతినిథు 
లతో వెంటనే 'సం(పదింపులు (పారంభమైగవి. 

19839 వ సంవత్సరపు ' 'సరివాద్దులదాటి, ఫీన్నిషము నెన్య 
ములు రష్యా ఇంకను ఈ కమింస (క్రయత్సించినయెడల 
బిటను ఫీన్ఫండును యుద్ద దేశముగ పరిగణింపవలసియుండు 
ననియు శీన్నండు కోరుచో రష్యాతో 'సంథి కుదుర్చుటకు 
తాము సిదముగనుంటిమనియు | బిటిమ | పభుత్యము "హిచ 
రించెను. శ 5 య్‌ ల 3 స్‌ 

భూర(పాచ్యము,. 


రవ్యనులు తమ 'సరిహుద్దు 'సము దములలో మాటు పెట్టు 
కొసిన మందుగనులు తేలి జపాను 'సముదములోనికి కొట్టు 
కరొసివచ్చుచున్న వనియు, జపాను సాకలరు (పనూదకరముగ 
నున వనియు చెలువుచు జపాను (ప్రభుత్వము రష్యా ప్రభుత్వ 
మునకు 17 వ తేదిన అశ్నేపణషతముల ఆందజేసిరి, 

ఇటీవలి వారములలో జపాను మంచుకో-రష్యా 'సరివాద్దు 
లకు 10' లక్షల నైన్యమునైనను పంవియండును అసి చైనా 
ఆధికారులు చెలుపుచున్నారు. 'సరివాద్దులలో రమ్యను నెసి 
కులకు జపాను _నెసికులకు సంఘర్షణలు పో-రాటములు వాల 
"హాచ్చిపోవ్రచున్న వి, 

జపాను-ఆమెరికొ  వివాదములను పరిష్క_్రించుకొను 
టకు వాషింగ్ట ను (అమెగిక్సా యందు జరుగుచున్న 'సంప 
దింవులలో 'సచూథానము కుదురక _నిలచిపోయినవి. కాసి, 
'సం పదింపులు విఫల మైపోయెన'సి (్రకొటింపక మరల పు 
జైన సాగఆచుకొనుటకు వీలగునటుల ముభావముగ వదలి 
యుంచిరి అని న్యూంయార్కు_ కైమ్చుషతిక చెలిపెను, 


దూర పాచ్య పరిస్థితులు చాల విషమములగుచున్న వనియు 
తకాయిదేశము వఏవీతుణమున నెన 'సంగామమునకు గురి కా 


వచ్చునసియ్యు "బెలువుచు, తాయి పభుత్వ శథానమం తి 
(పజలను హాచ్చరించెను. 
మంచూరియాను జపానీయులు అకమించి పది వత్సరము 
ఖైనది, 17 వ శేదిన శైనాయం దీవిషయయమె 'స్థారకసభలు 
జరిగెను. వైనా (పథత్య నాయకుడగు చాంగ్‌ వై పేక్గా 
-రాసందర్గ్వ మున ఉపన్యసించుచు, చినా మంచూరింయాలలో 
జర్మనులు అకమించుకొనిన (పాంతములనన్నిటిసి జపాసీ 


- యలు ఖాళీచేసినగాసి చైనీయులు సంధికి ఆంగీకరింపరని 


(శకటించెను. ఈ దశమస్తారక దినోసందర్భమున కాంటను 
నగరములో వినా వీష్టవకారులు ఇాల దౌర్మన్య చర్యలకు 
గడం5: అందుచే ఆనగరము న్యాకమించియున్న జపాను 
అధికారులు సెగికశౌసనమును అమలుపరచిరి. 

కాంటనునగగమునకు ఈశాన్య పాంకేములలోధి ైనా 
నెన్యముల తరిమివేయుటకుగాను జపాను 'సెసికొధికారు 
లీవారము దాడుల (పారంభ్ళించిరి. 


“హూనానురాష్ట్య మున జపాను "నెలకొల్పిన మైనా సైన్య 
ములుకొస్ని తిరుగచాటుచే నెననియు నైసికులు తమ జపా 
నీయ అధికారులను చంపీరసియు జపొను అధికారులు (క 
టించి తిరుగచాటు దార్లందరను చుట్టుముట్టి పట్టుకొనుచుంటి 
మసి చెలిఫిరి, * ఈశాష్ట్ర మున జపొనుదాడులు 'పూర్తిగ 
తిరుగగాట్టబజెననియు, శృతులు ఎచటను ముందునకు 
రాగలుగలేదగియ నైనా అధికారులు, (కక్‌ టించిరి. 

24 వ తేది రాతి 'స్వల్బముగ శత్రువిమానములు (ట్రటను 
వెకివచ్చి, 'సముదతీరవు పట్టణముల్నపె చలు (వ దేశములలో 
చాంబులు వేసినవి (శజలలో కొంతమంది మరణించిరి, ఆస్తికి 
యెక్కువ నష్టము గలుగలేదు, 


ఆక్రమిత (పొంతములు, 

యుగో స్తావియాలో, జర్మనులకులాం? పరిపాలన సా 
గించుచున్న ఆధి కారులకున్ను స్వాతం త్యముగోరు (శజలకును 
దేశమంతటా పోరాటములు జరుగుచున్న వి, "దేశము (శతి 
చోటను (శ్రజలు తిరుగుచాటు చేయుచున్న ట్లు వచ్చుచున్న 
వార్తలు అక్సిసు అధికారులకు ఆందోళన కల్చించుచున్న వి, 
అందుచే యుగోస్తావియా యందంతటను సైనిక శౌసనము 
అమలు జరువుచు ఆధికారులు (పకటన గావించిరి. 


యుగో స్లావియా కంపకమునుగురించి రు'ుసియారకును 
హంగరీకిని వివాదము అధికమై కలబానులలోసికి దిగుచున్నది, 


సలజో ; ఇకముందు చూచుకొనుటకు యో మదరాసు యుద సంచికను మీరు భద్రపరచుకొనుడు. 
([(మదాాను సమాారముల డెరెక్టరుగారు తేమ వందనములతో దీనిని మీకు పంవుచున్నారు.] 





MADRAS : PRINTED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS. 


